Registered No. HSE-49/2016 


RIGHT TO 
= INFORMATION 





ఆంధ్ర ప్రదేశ్‌ రాజ పత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 
PUBLISHED BY AUTHORITY 





W.No.10 AMARAVATI, SATURDAY, MARCH 13, 2021 G.546 





PART I - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc., 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER, B. KOTHAKOTA NAGARA PANCHYAT, 
B. KOTHAKOTA. 


Roc.No.01/2021/Cl. Date: 08-03-2021. 


B. KOTHAKOTA NAGARAPANCHAYAT - DIVISION OF WARDS OF B. KOTHAKOTA 
NAGARAPANCHAYAT INTO TWENTY (20) WARDS. 


Ref : Proc.Roc.No:1./B.Kothakota/2020/Ele-|,Dt:06.03.2021 of the Commissioner 
and Director of Municipal Administration, A.P, Gorantla, Guntur. 


[1] 


ANDHRA PRADESH GAZETTE, March 13, 2021 








Roc. No: 01/2021/C1 


FORM -VI 
{Rule 13} 


Delimitation of wards in B.Kothakota Nagara Panchayat, 





NOTIFICATION 


Dt : 08-03-2021 


In pursuance of the provision of Rule 4(i) of the Andhra Pradesh Municipalities (Division 
of Nagar Panchayats and Municipalities into wards) Rules 1994 issued by the Government in G.O. 
Ms.No: 31, MA & UD (Elec-l), Dt: 03-02-1995, objections and suggestions were called for from residents 
of B.Kotha Kota Nagara Panchayat in the preliminary notification No:01/2021/C1,Dt:03.02.2021 


In pursuance of the provisions of Rule 13 of the Andhra Pradesh Municipalities (Division 
of Nagar Panchayats and Municipalities into wards) Rules 1994, residents of B.Kothakota Nagara 
Panchayat are hereby informed that Delimitation of the 20 wards of B.Kothakota Nagara Panchayat is 
confirmed as detailed below. 





























కా Boundary Description 
North | Starting from Municipal Limit i-e., Rangasamudram revenue village 
కల Starting from Municipal Limit i.e., Rangasamudram village pass through 
Agricultural land in Survey No. 1633A, 1634 & 635 up to Survey No. 695 
1 కట Starting from Survey No. 695 pass through Agricultural Land up to 
Rangasamudram Road 
aus Starting from Bharat Petrol filling station pass through Rangasamudram Road 
upto Municipal Limit i.e., Rangasamudram Revenue village 
లా Starting from Municipal Limit i.e., Rangasamudram village at Survey No. 16054 to 
Survey No. 2430 Municipal Limits i.e., Gammasamudram Village 
Pact Starting from Municipal Limit i.e., Gummasamudram pass through Municipal Limit 
i.e., Reserve Forest Ends at Bangarunayani Cheruvu Survey No. 1067 
2 South Starting from Bangarunayani Cheruvu i.e., Survey No. 1067 Municipal Limits pass 
through Badikayalapalli Municipal Limits Ends at Survey No. 250 at Beerangi Road 
Starting from Survey No. 250 pass through Agricultural Land pass through the 
West | Survey No. 262, 264, 1018 & 856, Badikayalapalli Road and Bathalapuram Road 








Ends at Municipal Limit i.e., Rangasamudram village 








ANDHRA PRADESH GAZETTE, March 13, 2021 








Starting from Main Road Door No. 17/45 i.e., Grama Chavadi pass through Main 

































































North Road ends at Survey No. 856 near Mandal Parishad Development Office 
cack Starting from Survey No. 856 near Mandal Parishad Development Office pass 
through Badikayala palli road Ends at Survey No.267 
Starting from Survey No. 267 pass through Agricultural Land Ends at Survey No. 
South : 
267 i.e., South West corner 
West Starting from Survey No. 267 pass through Agricultural Lands and besides 
Kanagala kunta Cheruvu End at Chavadii.e., Door No. 17/45 
North Starting from Survey No. 685 pass through Agricultural Lands at Survey No. 1034 
& 1635 Ends at Bathalapuram Road at Survey No. 1633A 
Starting at Survey No. 1633A Bathalapuram Road pass on through Bathalapuram 
East Road Ends at Madanapalle Main road Survey No. 852 near Mandal Parishad 
Development Office 
కంటి Starting at Pedda Cheruvu Survey No. 852 Ends at Panchayat Street near 
B.Kothakota Panchayat Office 
ect Starting from B.Kothakota Panchayat Office Door No. 16-121 west-south corner 
pass through Balija veedi, Kalikamma veedi Ends at By pass road 
North Starting from Panchayati Veedi Opposite to Hudco Colony towards East, Ends 
Pedda Cheruvu South West corner Survey No. 859 
East Pedda Cheruvu South West corner at Survey No. 859 
Starting from South West corner of Pedda Cheruvu Survey No. 859 towards West 
South వ : . : 
up to Kaalikagudi Veedi & Main Road corner 
Starting from Kaalikagudi Veedi and Main Road corner towards North Ends at By 
West న 
pass Road near Panchayati Street 
Starting from By pass Road Panjuramma Gudi Veedi towards East pass through By 
North 
pass Road Ends at Hudco Colony corner. 
East Starting from By pass Road and Hudco Colony corner pass through Panjuramma 
Gudi veedi, Kothapeta Veedi Ends at Main Road. 
saath Starring from Kothapeta Street and Main Road corner pass through Main Road 
ou Ending at Kota Veedi and Main Road corner 
Starting from Kota Veedi and Main Road corner towards North up to By pass Road 
West i + i 
and Panjuramma Gudi Veedi corner. 
Starting from Pokanati Street and By pass Road corner towards East Ends at 
North | 
Panjuramma Gudi Veedi 
Starting from By pass Road towards South up to Main Road Ending i.e., Door No. 
East 
17/206 
Starting from Main Road End i.e., Door No. 17/206 pass through Main Road Girls 
South s 
High School 
West | Starting from Girls High School towards North Ends at By pass Road 











ANDHRA PRADESH GAZETTE, March 13, 2021 











Starts from By pass Road and Rangasamudram Road cross towards East Ends at 





















































Nerth Pokanati Street near old Tahsildar Office 
కళ Starting from Pokanati Street near old Tahsildar Office pass through Pokanati 
Street Ends at Girls High School at Main Road 
8 South Starting from Girls High School at Main Road pass through Main Road Ends at 
Water Tank Opposite Street i.e., Ranagasmudram Road 
Starting Opposite to Water Tank Rangasamudram Road towards North pass 
West through Rangasamudram Main Road Ends at By pass Road and Rangasamudram 
Cross Road 
North Starting at Survey No. 559 pass through Agricultural Land and at Rangasamudram 
Road Bharat Petroleum filling station Ends at Survey No. 695 
East Starting from Survey No. 695 pass through Thakatamvari palli Road Ends at 
9 
Starting from Peddatippa Samudram (PTM) Road at Survey No. 437 pass through 
West 
canal Ends at Survey No. 559 
South Starting from Survey No. 859 pass through By pass road towards Jyothi Chowk 
Ends at Survey No. 437 on Peddatippa Samudram (PTM) Road. 
సంగ Starting from Survey No. 437 pass through Peddatippa Samudram (PTM) Main 
Road Ends at Jyothi Chowk 
East North West corner of Jyothi Chowk near Water Tank 
10 Starting from Jyothi Chowk pass through Settipalli Road upto Survey No. 391 
South towards North up to Survey No. 185 Ends at Survey No. 417 on Rangasamudram 
Road 
Starting from Survey No. 417 pass through Rangasamudram River Canal Ends at 
West 
Survey No. 437 
North Starting from Survey No. 458 pass through East meets Pedda Tippa Samudram 
(PTM) Ends at Jyothi Chowk. 
East Starting from Jyothi Chowk Chicken Market towards South on Bangalore Road 
Kajakhan Street 
ud saith Starting from Bangalore Road towards West pass through Agricultural Land Ends at 
Survey No. 388 and 389 corner. 
West Starting from Survey No. 388 and 389 corner i.e., Agricultural Land towards North 








Ends at Survey No. 458 Settipalli Road 








ANDHRA PRADESH GAZETTE, March 13, 2021 5 








Starting from Survey No. 388 and 389 corner towards East pass through Kajakhan 


















































North Street up to Bangalore Main Road 
త Starting from Kajakhan Street at Bangalore Main Road pass through Bangalore 
Main Road up to Nandisetti Street 
ఓం Sau Starting from Bangalore Main Road at Nandisetti Street pass through Nandisetti 
Street turns South Survey No, 382 Ends at Survey No, 378 and 381 corner 
Waet Starting from Survey No. 378 and 381 cornr Agricultural Fields towards North, 
Ends at Survey No. 389 and 388. 
— Starting from Survey No. 388 and 387 corner i.e., Agricultural Fields pass through 
Nandisetti Street Ends at Bangalore Main Road 
Fact Starting from Nandisetti Road and Bangalore Road North-West corner, Ends at 
Shell Petrol Filling Station Opposite Road 
13 Starting from Shell Petrol Filling Station Opposite Road pass through Gangamma 
South | Manyam (Endowment Lands) up to Door No. 9-1030 towards West, Ends at Survey 
No. 382 and 383 corner 
West Starting from Survey No. 382 and 383 corner i.e., Agricultural Lands towards 
North, Ends at Survey No. 388 and 389 corner i.e., Agricultural Lands 
Newt Starting from Survey No. 381 and 380 corner towards East up to Bangalore Main 
Road i.e., near Shell Petrol Filling Station. 
Starting from Bangalore Main Road i.e., Opposite to shell Petrol Filling Station 
East i.e.East Corner of S.No:324 and pass through Bangalore Main Road, towards 
14 South and ends at Settipalli road near Sri Venkateswara Swamy Temple 
Starting from Settipalli Road and Bangalore Road corner near Sri Venkateswara 
South | Swamy Temple pass through Settipalli Road, Ends at Survey No. 379, 333 corner 
i.e., Agricultural Lands. 
West Starting from Bank of Kanagala Kunta pass through Agricultural Wet Lands and 
Vysya Bazar up to Grama Chavadi Door No. 17/51 
గా Starting from Konda Complex towards East pass through Main Road up to Grama 
Chavadii.e., Door No. 17/51 
Starting from Grama Chavadi at Main Road i.e., Door No, 17/51 turns from East 
East side of Vysya Bazar then pass towards South through Agricultural Lands Ends at 
15 Survey No. 901 and 900 corner 
కో Starting from Survey No. 901 and 900 corner towards West passing through 
Agricultural Lands up to Bangalore Road 
wee Starting from Survey No. 880 and Bangalore Main Road corner towards North 








passing through Bangalore Main Road Ends at Konda Complex 








ANDHRA PRADESH GAZETTE, March 13, 2021 








16 


North 


Starting from Grama Chavadi i.e., Door No. 17/51 pass through Main Road up to 
Sri Chennakesava Swamy Temple 





East 


Starting from Sri Chennakesava Swamy Temple towards South pass through 
Pasam Street up to Kanagala Kunta South West corner 





South 


Starting from Kaagala Kunta South-West corner pass through Kanagala Kunta 
Bund (Bank) Ends at Survey No. 887 and 890 corner. 





West 


Starting from Kanagala Kunta Bund at Survey No. 887 and 890 pass through 
Agricultural Wet Lands and Vysya Bazar North Road, Ends at Grama Chavadi i.e., 
Door No. 17/51 








17 


North 


Starting from Bangalore Main Road Survey No. 880 towards East pass through 
Agricultural Lands in Survey No. 900 and towards South Ends at Kanagala Kunta 
(North East corner) 





East 


Starting from Kanagala Kunta (North East corner) pass through Agricultural lands 
Ends at Survey No. 267 





South 


Starting from Survey No. 267 pass through Agricultural lands in Survey No. 262, 
264 & 256 and Vasanthappa Kunta Ends at Municipal Limits i.e., Beerangi Revenue 
Village 





West 


Starting from Municipal Limits i.e., Beerangi Revenue Village pass through 
Bangalore Main road Ends at Survey No. 880 and 330 corner. 





18 


North 


Starting from Survey No. 333 pass through Settipalli Road towards East Ends at Sri 
Venkateswara Swamy Temple 





East 


Starting from Sri Venkateswara Swamy Temple through Bangalore Road towards 
South Ends at Municipal Limits i.e., Beerangi 





South 


Starting from Bangalore Road at Municipal Limit i.e., Beerangi pass through 
Municipal Limits towards West Ends at Survey No. 215 





West 


Starting from Survey No. 215 Municipal Limts i.e., Beerangi Revenue Village pass 
through Agricultural Lands in Survey No. 218, 203, 2344 & 332 Ends at Survey No. 
333 towards North. 








19 


North 


Starting from Municipal Limits i.e., Burlapalli Village at Survey No. 2041 pass 
through Canal meet at Mallela Konda South West corner pass through Agricultural 
Lands in Survey No. 25 & 1914 Ends at Survey No. 437 at Rangasamudram River 
Canal 





East 


Starting from Survey No. 437 pass through Agricultural Lands in Survey Nos. 417, 
185, 392 & 379 Ends at Municipal Limit i.e., Beerangi at Survey No. 215 





South 


Starting from Municipal Limit i.e., Beerangi at Survey No. 215 pass through 
Municipal Limits of Sampatikota Ends at Survey No. 1 








West 





Starting from Municipal Limits of Sampatikota at Survey No. 1 pass through 
Municipal Limits i.e., Mallela Ends at Survey No. 2041. 








ANDHRA PRADESH GAZETTE, March 13, 2021 7 











20 


Starting from Survey No. 2319 Municipal Limits i.e., Burlapalli pass through 














North Municipal Limits i.e., Rangasamudram Ends at Rangasamudram road 

క Starting from Municipal Limit i.e., Rangasamudram Road ౧855 through 
Rangasamudram road Ends at Bharat Petrol Filling Station at Survey No. 649 
Starting from Bharat Petrol Filling Staion at Survey No. 649 pass through 

South | Agricultural Lands towards Pedda Tippa Samudram (PTM) Road Ends at Municipal 
Limits i.e., Burlapalli at Survey No. 2041 

West Starting from Survey No. 2041 Municipal Limits i.e., Burlapalli pass through 





Municipal Limits Ends at Survey No. 2319 Peddagunta. 





K. LOKESWARA VARMA, 
Commissioner (FAC), 
B. Kothakota Nagara Panchayat. 





ANDHRA PRADESH GAZETTE, March 12, 2021 





ఫారం నెం-౪/! 
+ రూల్‌ 13 } 


బి.కొత్త కోట నగర పంచాయతీలోని వార్డుల డీ-లిమిటేషన్‌ నోటిఫికేషన్‌ 


ఆర్‌.ఒ. సి నెం.01/2021/సి1 తేది:8-03-2021 


ఆంధ్ర ప్రదేశ్‌ పురపాలక సంఘముల నగర పంచాయతీ మరియు మునిసిపాలిటీలను వార్డులుగా 
రూల్స్‌ లోని అధి (విభజించుటః4&() (నిబందనకు అనుగుణముగా ప్రభుత్వము వారు జారి చేసిన ఉత్తర్వుల 
నంబరు.31 పుర పరిపాలన మరియు పట్టణాభివృద్ది (1 - ఎన్నికలు ) తేది-02-03.1995ప్రాథమిక 
నోటిఫికేషన్‌ ఆర్‌.ఒ.సి.నెం. 01/2021/21, 38:04 -02-2021లో పట్టణ వాసుల నుండి అభ్యంతరములు 
మరియు సూచనలు పిలవబడినవి. 

ఆంధ్రప్రదేశ్‌ పురపాలక సంఘముల రూల్స్‌ 1994 (నగరపంచాయితీలు మరియు మునిసిపాలిటీలలో 
వార్డుల విభజన రూలు 13 లోని నిబందనల ప్రకారము) బి కొత్తకోట నగర పంచయితి నివాసితులు 
బి కొత్తకోట నగర పంచాయితీ యొక్క 20 (ఇరవై) వార్డుల డి లిమిటేషన్‌ క్రింది విధముగా దృవీకరించబడినది 
దీని ద్వారా సమాచారము ఇవ్వబడినది. 








వారు నెం.] 
డ 





ఉత్తరము మునిసిపల్‌ సరిహద్దు నందు ప్రారంభమై రంగసముద్రం రవిన్యూ గ్రామము వరకు 





మునిసిపల్‌ సరిహద్దుల నుండి ప్రారంభమై రంగసముద్రం గ్రామము మీదుగా వ్యవసాయ 


తై భూముల గుండా సర్వే నెం.1633గీ, 1634 & 635 మరియు 695 వద్ద ముగియును. 





దక్షిణము సర్వే నెం.695 వద్ద ప్రారంభమై వ్యవసాయ భూముల గుండా ప్రయాణించి రంగసముద్రం 
రోడ్డు వద్ద ముగియును. 








భారత్‌ పెట్రోలు బంకు SS ప్రారంభమై రంగసముద్రం రోడ్లు గుండా ప్రయాణించి మునిసిపల్‌ 
ర! a G 














పడమర 
= సరిహద్దుల వద్ద ముగియును(రంగసముద్రం రెవిన్యూ విలేజ్‌) . 
వార్డు నెం.2 
G 
[న్నా లో, నో ఆ ఆల కా 
ఉత్తర మునిసిపల్‌ పరిధి వద్ద ప్రారంభమై రంగసముద్రం గ్రామము సర్వే నెంనుండి సర్వే గీ05-16. 


30/24 .నెంమునిసిపల్‌ సరిహద్దుల వరకు(గుమ్మ సముద్రం గ్రామం) 





మునిసిపల్‌ సరిహద్దుల వద్ద ప్రారంభమై గుమ్మ సముద్రం గుండా ప్రయాణించి మునిసిపల్‌ 
తూర్పు పరిధిలోని రిజర్వు ఫారెస్ట్‌ నందలి బంగా నాయుని చెరువు వద్ద ముగియున సర్వే 
.నెం1067 





మునిసిపల్‌ పరిధి వద్ద గల బంగా నాయుని చెరువు.సర్వే నెం 1067 వద్ద ప్రారంభమై 








దక్షిణము. స్పన్సిసెప్రల్‌ పరిధిలోని బడికాయల పల్లి గుండా ప్రయాణీంచి సర్వే నెం.250 Hood రోడ్డు 
దగ్గర ముగియును 
నా సర్వే నెం.250 వద్ద ప్రారంభమై వ్యవసాయ భూముల (సర్వే నెం.262, 264, 1018) గుండా 





ప్రయాణించి బత్తలపురం రోడ్డు దగ్గర మునిసిపల్‌ పరిధి వద్ద ముగియును (రంగ సముద్రం) 











ANDHRA PRADESH GAZETTE, March 12, 2021 9 








art నెం.3 
G 





ప్రధాన రహదారిలోని తలుపు 30.17-45 వద్ద ప్రారంభమై గ్రామా చావడి గుండా 
























































ఉతరము 
= ప్రయాణించి ప్రధాన రహదారిలోని కోన భాగమున గల సర్వే 30.856 (బడి కాయల పల్లి 
వద్ద ముగియును(మండల పరిషత్‌ కార్యాలయము వద్ద ముగియును). 
తూరు సర్వే 30.856 వద్ద ప్రారంభమై బడికాయల పల్లి రోడ్డు (మండల పరిషత్‌ కార్యాలయము) 
A) .గుండా ప్రయాణించి సర్వే నెం267 దగ్గర ముగియును 
దక్షిణము సర్వే నెం.267 వద్ద ప్రారంభమై వ్యవసాయ భూముల గుండా ప్రయాణించి సర్వే నెం.267 
(దక్షిణము మరియు పడమర మలుపు)వద్ద ముగియును 
సర్వే నెం.267 (దక్షిణము మరియు పడమర మలుపు)దగ్గర ప్రారంభమై వ్యవసాయ 
పడమర భూముల గుండా ప్రయాణించి కానుగుల కుంట చెరువు ప్రక్కన చావడి వద్ద ముగియును 
తలుపు నెం. 17-45 
వారు నెం. 
G 
=e 086 నెం.685 దగ్గర ప్రారంభమై వ్యవనాయ భూముల గుండా ప్రయాణించి బత్తల పురం 
“ రోడ్డు నందలి సర్వే నెం.1 633% వద్ద ముగియును 
సర్వే 30.1633A వద్ద ప్రారంభమై బత్తలపురం రోడ్డు గుండా ప్రయాణించి మదనపల్లి 
తూర్పు మెయిన్‌ రోడ్డు నందలి సర్వే నెం.852 వద్ద ముగియును (మండల పరిషత్‌ 
కార్యాలయము ) 
దక్షిణము పెద్ద చెరువు సర్వే నెం.852 వద్ద ప్రారంభమై పంచాయతి వీధి గుండా ప్రయాణించి నగర 
పంచాయతీ కార్యాలయము వద్ద ముగియును 
నగర పంచాయతీ కార్యాలయము వద్ద తలుపు నెం.16-121 వద్ద ప్రారంభమై పడమర 
దక్షిణము మలుపు HS ప్రయాణించి బలిజ వీధి కాళీకమ్మ వీధి వద ముగియును , 
పడమర వ్‌ దే దే 
(బైపాస్‌ రోడ్డు) 
వారు నెం.5 
G 
పంచాయతి ఆబసు DA ares), కాలని ఎదురుగా ప్రారంభమై తూర్పు దిక్కుగా 
ఉత్తరము ప్రయాణించి పెద్ద చెరువు చివర ఉత్తర పడమర మలుపులో సర్వే నెం.859 దగ్గర 
ముగియును 
తూర్పు పెద్దచెరువు దక్షిణ పడమర మలుపు వద్ద ప్రారంభమై సర్వే నెం.859 దగ్గర ముగియును 
దక్షిణము దక్షిణ పడమర మలుపు వద్ద ప్రారంభమై సర్వే నెం.859 పడమర దిక్కుగా ప్రయాణించి 
కాలికమ్మ గుడి వీధి మరియు ప్రధాన రహదారి మలుపు వద్ద ముగియును 
కాలికమ్మ గుడి విధి మరియు ప్రధాన రహదారి మలుపులో ప్రారంభమై ఉత్తర దిక్కుగా 
పడమర = న్‌ 





ప్రయాణించి బైపాస్‌ రోడ్డులోని పంచాయతీ ఆఫీసు వీధిలో ముగియును 








10 


ANDHRA PRADESH GAZETTE, March 12, 2021 

































































వార్డు వెం.6 
బైపాస్‌ రోడ్డు నందలి శ్రీ పంజురమ్మ గుడి వద్ద ప్రారంభమై తూర్పు దికుగా బైపాస్‌ రోడ్డు 
ఉత్తరము = డ్‌ దై = = డ్‌ 
= గుండా ప్రయాణించి హడ్కో కాలనీ వద్ద ముగియును 
బైపాస్‌ రోడ్డు మరియు హడ్కో కాలనీ మలుపు వద్ద ప్రారంభమై శ్రీ పంజురమ్మ గుడి OS , 
తూర్పు = డ్‌ న్‌ ది = 
వద్ద ముగియును కొత్త పేట విధి గుండా ప్రయాణించి ప్రధాన రహదారి 
దక్షిణము కొత్త పేట వీధి మరియు ప్రధాన రహదారి మలుపు వద్ద ప్రారంభమై ప్రధాన రహదారి 
గుండా ప్రయాణించి కొత్త పేట మరియు ప్రధాన రహదారి మలుపు వద్ద ముగియును 
మత కొత్త పేట వీధి మరియు ప్రధాన రహదారి వద్ద ప్రారంభమై ఉత్తర దిక్కుగా ప్రయాణించి 
బైపాస్‌ రోడ్డు నందలి శ్రీ పంజురమ్మ గుడి మలుపు వద్ద ముగియును 
Do నెం./ 
G 
gorau: OSHS వీధి మరియు బైపాస్‌ మలుపు వద్ద ప్రారంభమై తూర్పు దిక్కుగా ప్రయాణించి శ్రీ | 
= పంజురమ్మ గుడి వద్ద ముగియును 
తూరు బైపాస్‌ రోడ్డు వద్ద ప్రారంభమై దక్షిణ దిక్కుగా ప్రయాణించి ప్రధాన రోడ్డు చివరన తలుపు 
a) 30.17-206 వద్ద ముగియును 
దక్షిణము ప్రధాన రోడ్డు చివరన తలుపు నెం.17-206 వద్ద ప్రారంభమై ప్రధాన రహదారి గుండా 
ప్రయాణించి బాలిక ఉన్నత పాటశాల వద్ద ముగియును 
నా iz 
fai బాలికల ఉన్నత పాటశాల వద్ద ప్రారంభమై ఉత్తర దిక్కుగా ప్రయాణించి బైపాస్‌ రోడ్డు 
చివరన ముగియును 
వార్డు 20.8 
ఉత్తరము రంగ సముద్రం రోడ్డు మరియు బైపాస్‌ రోడ్డు మలుపు నందు ప్రారంభమై తూర్పు దిక్కుగా 
ప్రయాణించి పోకనాటి వీధిలోని పాత ఎం. ఆర్‌. ఓ ఆఫీసు వద్ద ముగియును 
తూర్పు పోకనాటి వీధిలోని పాత ఎం. ఆర్‌. ఓ ఆఫీసు వద్ద ప్రారంభమై పోకనాటి వీధి గుండా 
ప్రయాణించి ప్రధాన విధిలోని బాలికల ఉన్నత పాటశాల వద్ద ముగియును 
దక్షిణము 
ప్రధాన రోడ్డు బాలికల ఉన్నత పాటశాల వద్ద ప్రారంభమై ప్రధాన రోడ్డు గుండా ప్రయాణించి 
రంగ సముద్రము రోడ్డులోని నీటి ట్యాంకు ఎదురుగా వీధిలో ముగియును 
రంగ సముద్రము రోడ్డులోని నీటి ట్యాంకు ఎదురుగా గల వీధిలో ప్రారంభమై ఉత్తర 
పడమర డే షే షన 





దిక్కుగా ప్రయాణించి రంగ సముద్రం ప్రధాన వీధి చివర బైపాస్‌ రోడ్డు ,మరియు 
రంగసముద్రం రోడ్డు మలుపు వద్ద ముగియును 








ANDHRA PRADESH GAZETTE, March 12, 2021 11 

































































వారు నెం.9 
G 
ఉత్తరము సర్వే 30.559 వద్ద ప్రారంభమై వ్యవసాయ భూముల గుండా ప్రయాణించి రంగ సముద్రం 
రోడ్డులోని భారత్‌ పెట్రోల్‌ బంకు మీదుగా సర్వే నెం .695 వద్ద ముగియును 
తూరు సరే నెం.695 వద్ల ప్రారంభమై తాకటం వారి OY రోడ్లు గుండా ప్రయాణింభి పెద్ల చెరువు 
J Ky QQ a— గా G& Q 
దక్షిణం.తూర్పు మలుపు వద్ద గల సర్వే నెం ,859 వద్ద ముగియును 
త్‌కణము సర్వే నెం.859 వద్ద ప్రారంభమై బైపాస్‌ రోడ్డు గుండా జ్యోతి చౌక్‌ వద్ద ప్రయాణించి సర్వే 
Q — oo G Q 
నెం4*37.పీటీఎం రోడ్డు వద్ద ముగియును 
Bo Be వద్ద సర్వే నెం437. వద్ద ప్రారంభమై రంగ సముద్రం వద్ద కాలువ గుండా 
పడమర ప్రయాణించి సర్వే నెం559. వద్ద ముగియును 
వారు నెం.10 
ట్‌ 
తము సర్వే నెం 437.వద్ద ప్రారంభమై పిటీఎం మెయిన్‌ రోడ్డు చివరగా ప్రారంబించి జ్యోతి చౌక్‌ 
= వద్ద ముగియును 
తూరు ఉత్తర పడమర మలుపు వద్ద ప్రారంభమై జ్యోతి చౌక్‌ నందలి వాటర్‌ ట్యాంక్‌ వద్ద 
A) ముగియును 
జ్యోతి చౌక్‌ వద్ద ప్రారంభమై శెట్టి పల్లి రోడ్డు గుండా ప్రయాణించి సర్వే నెం.391 దగర నుండి 
దక్షిణము a 8 9 G గ 
ఉత్తర దిక్కుగా ప్రయాణించి సర్వే నెం185. వరకు మరియు రంగ సముద్రం రోడ్డులోని 
సర్వే నెం417. దగ్గర ముగియును 
Tr సర్వే నెం.417 దగ్గర ప్రారంభమై రంగ సముద్రం చెరువు కలువ గుండా ప్రయాణించి 
చివరన సర్వే నెం437. దగ్గర ముగియును 
వార్డు నెం.]1 
సర్వే నెం.458 వద్ల ప్రారంభమై తూర్పు దిక్కుగా ప్రయాణింటె పీటీఎం రోడ్డులోని చివరణ 
ఉతరము a = డ్‌ 
= జ్యోతి చౌకు వద్ద ముగియును 
జ్యోతి చౌక్‌ లోని చికెన్‌ మార్కెట్‌ వద్ద ప్రారంభమై దక్షిణ దిక్కుగా ప్రయాణించి బెంగళూరు 
తూరు దే = 
A) రోడ్డులోని ఖాజా ఖాన్‌ వీధి వద్ద ముగియును 
దక్షిణము బెంగళూరు రోడ్డు వద్ద ప్రారంభమై పడమటి దిక్కుగా వ్యవసాయ భూముల గుండా 
ప్రయాణించి సర్వే నెం.388,389 మలుపు వద్ద ముగియును 
టే సర్వే నెం.388,389 మలుపు వద్ద ప్రారంభమై ఉత్తర దిక్కుగా ప్రయాణించి శెట్టి పల్లి 





రోడ్డులోని సర్వే నెం.458 వద్ద ముగియును 








12 


ANDHRA PRADESH GAZETTE, March 12, 2021 








వారు 20.12 
G 





ఉత్తరము 


సర్వే నెం.388,389 మలుపు వద్ద ప్రారంభమై తూర్పు దిక్కుగా ఖాజా మాన్‌ DA గుండా 
ప్రయాణించి బెంగళూరు రోడ్డు వద్ద ముగియును 





తూర్పు 


ఖాజా ఖాన్‌ వీధి వద్ద ప్రారంభమై బెంగళూరు రోడ్డు గుండా ప్రయాణించి నంది శెట్టి వీధి 
వద్ద ముగియును 





దక్షిణము 


బెంగళూరు రోడ్డు ప్రధాన రహదారిలోని నంది శెట్టి వీధి వద్ద ప్రారంభమై ఉత్తర దిక్కుగా 
ప్రయాణించి సర్వే నెం.378,381 మరియు 382 వద్ద ముగియును 





పడమర 





సర్వే నెం.378,381 మలుపు వద్ద ప్రారంభమై వ్యవసాయ భూముల గుండా ఉత్తర 
దిక్కుగా ప్రయాణించి సర్వే నెం.389,388 వద్ద ముగియును 








వారు నెం.13 
డ 





ఉత్తరము 


సర్వే నెం.388 మరియు 387 మలుపు వద్ద ప్రారంభమై వ్యవసాయ భూముల నుండి 
నంది శెట్టి వీధి గుండా ప్రయాణించి బెంగళూరు రోడ్డు చివరన ముగియును 





నంది శెట్టి మరియు బెంగళూరు రోడ్డు వద్ద ప్రారంభమై ఉత్తర దక్షిణ మలుపు గుండా 
ప్రయాణించి చివరగా షెల్‌ పెట్రోల్‌ బంకు ఎదురు రోడ్డులో ముగియును 





దక్షిణము 


షెల్‌ పెట్రోల్‌ బంకు ఎదురు రోడ్డులో ప్రారంభమై గంగమ్మ మణ్యం గుండా ప్రయాణించి 
తలుపు నెం.9-1030 వరకు మరియు పడమర దిక్కు చివరన సర్వే నెం.382 మరియు 
383 మలుపు వద్ద ముగియును 





పడమర 





సర్వే నెం. 382 మరియు 383 మలుపు వద్ద గల వ్యవసాయ భూముల వద్ద ప్రారంభమై 
ఉత్తర దిక్కుగా ప్రయాణించి చివరగా సర్వే నెం.388 మరియు 389 మలుపు వద్ద 
ముగియును 








వారు నెం.]14 
డ 





ఉత్తరము 


సర్వే నెం.381 మరియు 380 మలుపు వద్ద ప్రారంభమై ఉత్తర దిక్కుగా ప్రయాణించి 
బెంగళూరు మెయిన్‌ రోడ్డు నందు గల షెల్‌ పెట్రోల్‌ బంకు వద్ద ముగియును 





బెంగళూరు మెయిన్‌ రోడ్డు షెల్‌ పెట్రోల్‌ బంకు ఎదురుగా సర్వే నెం కు తూర్పు 324 
ప్రారంభమై బెంగళూరు మెయిన్‌ రోడ్డుదక్షిణము వైపు ప్రయాణించి శెట్టి పల్లి రోడ్డు చివరన 
2 వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ముగియును 





దక్షిణము 


శెట్టి పల్లి రోడ్డు మరియు బెంగళూరు రోడ్డు మలుపు వద్ద (శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి) 
POD శెట్టి పల్లి రోడ్డు గుండా ప్రయాణించి చివరన సర్వే నెం379,333 మలుపులో 
వ్యవసాయ భూముల వద్ద ముగియును 





పడమర 








సర్వే నెం.333 మరియు 379 మలుపు వద్ద ప్రారంభమై ఉత్తర దిక్కుగా ప్రయాణించి 
చివరన సర్వే నెం.381 మరియు 380 మలుపు వద్ద ముగియును 








ANDHRA PRADESH GAZETTE, March 12, 2021 13 





art 20.15 
డ 





ఉత్తరము 


కొండ కాంప్లెక్స్‌ వద్ద ప్రారంభమై ఉత్తర దిక్కుగా ప్రధాన రహదారి గుండా ప్రయాణింటి 
గ్రామ చావడి దగ్గర తలుపు నెం.1/-5] వద్ద ముగియును 





తూర్పు 


ప్రధాన రహదారిలోని గ్రామ చావడి )17-51 ప్రారంభమై (తూర్పున వైశ్యా బజార్‌ మిదుగా 
మరియు వ్యవసాయ భూముల గుండా ప్రయాణించి సర్వే నెం.901 మరియు సర్వే 
నెం.900 మలుపు వద్ద ముగియును 





దక్షిణము 


సర్వే నెం.901 మరియు 900 మలుపు వద్ద ప్రారంభమై పడమర దిక్కుగా గల 
వ్యవసాయ భూముల గుండా ప్రయాణించి బెంగళూరు మెయిన్‌ రోడ్డు వద్ద ముగియును 








పడమర 





సర్వే నెం.880 మరియు బెంగళూరు మెయిన్‌ రోడ్డు మలుపు వద్ద ప్రారంభమై ఉత్తర 
దిక్కుగా ప్రయాణించి బెంగళూరు మెయిన్‌ రోడ్డు న చివరన గల కొండ కాంప్లెక్స్‌ వద్ద 
ముగియును 








వారు నెం.16 
G 





ఉత్తరము 


గ్రామ చావడి వద్ద గల తలుపు నెం.17-51 వద్ద ప్రారంభమై ప్రధాన రహదారి గుండా 
ప్రయాణించి శ్రీ చెన్నకేశవ స్వామి గుడి వద్ద ముగియును 





తూర్పు 


2 చెన్నకేశవ స్వామి గుడి వద్ద ప్రారంభమై దక్షిణ దిక్కుగా పాశం వారి వీధిలో ప్రయాణించి 
కానుగుల కుంట దక్షిణ మరియు ఉత్తర మలుపు వద్ద ముగియును 





దక్షిణము 


కానుగుల కుంట దక్షిణ మరియు ఉత్తర మలుపు వద్ద ప్రారంభమై కనగల కుంట గట్టు 
గుండా ప్రయాణించి సర్వే నెం.887 మరియు 890 మలుపు వద్ద ముగియును 








పడమర 





కానుగుల కుంట గట్టు నుండి ప్రారంభమై వ్యవనాయ భూముల గుండా ప్రయాణం 
మరియు వైశ్య బజారు ఉత్తరం వద్ద గల గ్రామ చావడి వద్ద ముగియును ఇంటి నెం. 
17-51 








వారు 2o.17 
G 





ఉత్తరము 


బెంగళూరు మెయిన్‌ రోడ్డు ప్రధాన రహదారి సర్వే నెం.880 వద్ద ప్రారంభమై తూర్పు 
వైపుగా ప్రయాణించి వ్యవసాయ భూముల సర్వే నెం)900) దక్షిణము వైపు గుండా వెళ్లి 
SMH కుంట దగ్గర ఉత్తర తూర్పు మలుపు వద్ద ముగియును 





తూర్పు 


కవనగల కుంట ఉత్తరతూర్పు మలుపు వద్ద నుండి వ్యవసాయ భూముల గుండా , 
_.ప్రయాణించి సర్వే నెం26/ వద్ద ముగియును 





దక్షిణము 


సర్వే నెం.267 వద్ద ప్రారంభమై వ్యవసాయ భూముల .సర్వే నెం)262, 264, 256) 
గుండా ప్రయాణించి వసంతప్ప కుంట వద్ద అనగా నగర పంచాయతీ హద్దులు వద్ద 
ముగియును (భీరంగి రెవిన్యూ గ్రామం) 








పడమర 





మునిసిపల్‌ నగర పంచాయతీ హద్దుల దగ్గర ప్రారంభమై భీరంగి రెవిన్యూ గ్రామము నుండీ 
బెంగళూరు మెయిన్‌ రోడ్డు గుండా సర్వే నెం.880 మరియు సర్వే నెం.330 మలుపు వద్ద 
ముగియును 














14 


ANDHRA PRADESH GAZETTE, March 12, 2021 








వార్డు నెం.168 





ఉత్తరము 


సర్వే నెం.333 వద్ద ప్రారంభమై శెట్టి పల్లి రోడ్డు గుండా తూర్పు దిక్కున ప్రయాణించి 
శ్రీ వెంకటరమణ స్వామి గుడి వద్ద ముగియును 





శ్రీ వెంకటరమణ స్వామి గుడి వద్ద ప్రారంభమై బెంగళూరు రోడ్డు గుండా ప్రయాణించి దక్షిణ 
దిక్కులోని నగర పంచాయతీ హద్దుల వద్ద ముగియును 





దక్షిణము 


బెంగళూరు రోడ్డులోని నగర పంచాయతీ హద్దుల వద్ద ప్రారంభమై నగర (భీరంగి) 
215.30 పంచాయతీ హద్దుల గుండా పడమర దిక్కుగా ప్రయాణించి సర్వే దగ్గర 
ముగియును 





పడమర 








సర్వే mo215. వద్ద నగర పంచాయతి హద్దుల నుండి బిరంగి రెవిన్యూ గ్రామము నుండి 
వ్యవసాయ భూముల (సర్వే నెం.218, 203, 2344, 332) గుండా ప్రయాణించి సర్వే 
నెం333, వద్ద ఉత్తర దిక్కున ముగియును 








arc నెం.19 
G 





ఉత్తరము 


నగర పంచాయతి హద్దులు భూర్ల పల్లి గ్రామం సర్వే నెం.204] వద్ద ప్రారంభమై కెనాల్‌ 
కాలువ గుండా మరియు దక్షిణ పడమర గల soe కొండ వ్యవసాయ భూములు సర్వే 
నెం25,1914. ద్వారా ప్రయాణించి రంగసముద్రం నది కాలువ సర్వే 20.437 వద్ద 
ముగియును 





సర్వే నెం.437 వద్ద వబ్రారంభమై వ్యవనాయ భూముల గుండా సర్వ ~0)417, 185, 
392, 379) ప్రయాణించి నగర పంచాయతి హద్దులు దగ్గర సర్వే 30.215 Ado గ్రామం 
వద్ద ముగియును 





దక్షిణము 


నగర పంచాయతీ సరిహద్దు భీరంగి గ్రామ సర్వే నెం.215 వద్ద ప్రారంభమై నగర 
పంచాయతీ సరిహద్దు గుండా ప్రయాణించి సంపతి కోట చివరన సర్వే నెం.01 వద్ద 
ముగియును 





పడమర 








సంపతి కోట సర్వే నెం.01 నగర పంచాయతి హద్దుల వద్ద ప్రారంభమై నగర పంచాయతి 
హద్దుల గుండా ప్రయాణించి సర్వే నెం.2041 మల్లెల గ్రామం వద్ద ముగియును 








వారు నెం.20 
డ 





ఉత్తరము 


నగర పంచాయతి హద్దులు సర్వే నెం.2319 అనగా APG పల్లి వద్ద ప్రారంభమై సరిహద్దు 
గుండా ప్రయాణించి రంగ సముద్రం రోడ్డు చివరన ముగియును 





నగర పంచాయతీ సరిహద్దులు అనగా రంగసముద్రం రో GIO ప్రారంభమై రంగసముద్రం 
రోడ్డు గుండా ప్రయాణించి భారత్‌ పెట్రోల్‌ బంకు వద్ద సర్వే నెం.649 వద్ద ముగియును 





దక్షిణము 


భారతి పెట్రోల్‌ బంకు వద్ద సర్వ నెం.649 వద్ద ప్రారంభమై వ్యవనాయ భూముల గుండా పద్ద తిప్ప 
సముద్రం రోడ్డు చివరి వరకు ప్రయాణించి నగర పంచాయతీ హద్దులో భూర్ల పల్లి (పిటీఎం) గ్రామం 
సర్వే 30.2041 వద్ద ముగియును 





పడమర 








సర్వే నెం.2041 వద్ద భుర్ల పల్లి గ్రామం వద్ద ప్రారంభమై నగర పంచాయతి సరిహద్దు వరకు 
ప్రయాణించి పెద్ద గుట్ట గ్రామం సర్వే నెం.2319 వద్ద ముగియును 





3. లోకేశ్వర వర్మ 
కమీషనర్‌ (పూ.అ.భా), 
భి FEED నగర వంచాయితీ, 
DED జిల్లా 





Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 


Government Regional Press, Vijayawada, www.apegazette.cgg.gov.in 











